కోటయ్యకట్టిన ఇల్లు 


బొమ్మలు : అడవిరాముడు 


మంచి పుస్తకం 


Thisis the house that Jack Builts అనుసరణ 
కోటయ్య కట్టిన ఇల్లు 

బొమ్మలు : అడవిరాముడు 


ప్రచురణకాలం :జూన్ 2010 
ప్రతులు : 3000 
వెల : రూ . 22 / 


ISBN : 978 -93-80153 - 36 -0 


ప్రచురణ , ప్రతులకు 
మంచి పుస్తకం 
C/o. వాసన్, 12 - 13 - 452 , వీధి నెం . 1, 
తార్నాక , సికింద్రాబాద్ - 500 017 . 

ఫోను : 94907 46614 
email: info @ manchipustakam.in 
website : www. manchipustakam.in 


ముద్రణ 
చరిత ఇంప్రెషన్స్ 
1 - 9 - 1126/బి , అజామాబాద్ , 
హైదరాబాద్ - 20 , 0 : 040 - 27678411 


కోటయ్య కట్టిన 

ఇల్లు ఇదే 


కోటయ్య కట్టిన 
ఇంటిలో ఉంచిన 

రొట్టెఇదే 


కోటయ్య కట్టిన 

ఇంటిలో ఉంచిన 
రొట్టెను కతికిన 
ఎలుక ఇదే 


కోటయ్య కట్టిన 
ఇంటిలో ఉంచిన 
రొట్టెను కతికిన 
ఎలుకను తరిమిన 

పిల్లిఇదే 


కోటయ్య కట్టిన 

ఇంటిలో ఉంచిన 
రొట్టెను కతికిన 

ఎలుకను తరిమిన 
పిల్లిని కరిచిన 
కుక్క ఇదే 


కోటయ్య కట్టిన 

ఇంటిలో ఉంచిన 


రొట్టెను కతికిన 


ఎలుకను తరిమిన 

- పిల్లిని కరిచిన 


కుక్కను కుమ్మిన 

ఆవు ఇదే 


కోటయ్య కట్టిన 

ఇంటిలో ఉంచిన 
రొట్టెను కతికిన 

ఎలుకను తరిమిన 
పిల్లిని కరిచిన 
కుక్కను కుమ్మిన 


GI0 


ఆవుని 
పితికిన 
ఆమె ఇదే 


కోటయ్య కట్టిన 


ఇంటిలో ఉంచిన 


రొట్టెను కతికిన 
ఎలుకను తరిమిన 

పిల్లిని కరిచిన 


పుంజు ఇదే 


పుంజు 
ఇక 


ఆయనను లేపిన 


ఆమెను పెళ్ళాడిన 


ఆవునుపితికిన 


కుక్కను కుమ్మిన 


615 


ISBN 978- 93-80153 - 36 -0 


